Sathi Mohan Reddy 


ఎన్. 
రాద్దీన్ - 


బొమ్మల 
కథలు 


" ప్రగతి " ప్రచురణాలయం 

మాస్కో , 


Sathi Mohan Reddy 


స్వాగతం ! 


పంతగొండి మేకపోతులు 


వంతెనపై మేకపోతులు రెండు 
పంతముతో బలమున ఢీకొనె. 


వెంటనె నదిలో ఆ పోతులు రెండు 
వింతగ పడె దుబ్బున తలకిందుగ . 


ఏరి , నా పిల్ల లేరి ? 


అయ్యో! నా పిల్ల లేరి ? 


అరె ! ఈ సంత 
కాదు సుతరాము నా సంతు ! 


అక్కరకు వచ్చినవాడే అయినవాడు 


బాతులమీద కుందేలు స్వారి 


“ నేనూ వస్తా మీతో బాతు బావలూ ! " 


కుందేటి స్వారి 


మొదట కడు సోకుగా 


సాగింది . .. 


కప్పల జూచిన వెంటనెబాతుల నోరూరింది ! 
కుందేటి షికారు నడియేటిలొ కలిసింది ! 


మంచి పొట్టి బాతు 


TTI 


ఏరు దాటడమూ - అదొక నేర్పే ! 
ఈత నేర్చితే – అరగడియ సేపే! 


తొలి బాతుపిల్ల మూ పెక్కింది – తొలి కోడిపిల్ల 
మలి బాతుపిల్ల మూ పెక్కింది – మలి కోడిపిల్ల , 


కడ బాతుపిల్ల మూ పెక్కింది - కడ కోడిపిల్ల , 
తల్లి బాతు మూ పెక్కింది – తల్లి కోడి ! 


గడుసరి చేప 


CONTENUGU 


m / 


ఏమి చేసిన చేయండీ : 
ఈ చేప మీకు చిక్కదు సుమండీ . 


పురుగును పట్టు కొన్న వెరినాగమ్మలు 


అన్నదమ్ము లిద్దరమూ - అరిగితివా వాహ్యాళికి 
సన్నని నల్లని పురుగొకటీ – సనసన్నగ అగపడె మాకూ . 


నోటితొ పట్టితి నేనూ - వాడును నా తరువాత 
గోటితొ దానిని రక్కితిబా - ముక్కుతొ దానిని కొరికితిమి . 


TI 


“ గట్టిగ పట్టి లాగుదమా ! ” - చెప్పితినే తమ్మునితో 
చట్టున లాగితిమిద్ద రమూ - చెప్ప లేనిక , బాబోయ్ ! 


హడలెత్తించే దృశ్యం – సగం గుడ్డి వడె నా కన్నులు ! 
పిడుగుల చప్పుడు — గడియలు పడె తమ్ముని చెవులు ! 


రెండు పిల్లులు - బంగారు పిచ్చుక 


CH 


" కీచు - కీచు -కీచు ! " మని 
బంగరుపిచ్చుకగానము చేయగ , 
దానిని చూచి , 


ఒక్క పరుగున దూకీ గండు పిల్లులు రెండూ 
ముక్కు చితి కేలాగూ ఢీకొట్టు కున్నాయీ . 
అందుకు కారణమేమో? 


యాంత్రిక ఎలుక 


“ నాది ! " 


" నాది " 


" సో , నాదీ ! " 


“ ఛి, నాదీ ! " 


ఫలితం లేని పోట్లాట సుమండీ . 


ముచ్చటైన ఆట 


ఇం 


ఈ ఖడ్గ మృగమే 
ఓరిమితో వేకువ వరకు కూర్చుందం టే 


ఇక సందేహమేటికి ? 
ఈ రేతిరంతయు సాగును ముచ్చటగ ఈ ఆట ! 


గాలిగుమ్మటీడు కుందేలు 


“ కుందేలుపిల్లా, కుందేలుపిల్లా ,పిల్లిమొగ్గేసి రావమ్మా ! 
కిందకీ వస్తే ను కమ్మనీ కేరట్లు కొల్లగా ఇస్తాను నీకు . ” 


“పిల్లి మొగ్గా వేస్తేను యమలోకమే ప్రాప్తి నాకు 
చల్లగా గాలిగుమ్మటం చేపట్టి చక్కగా దిగుతాను నేను. " 


కుక్కా , ఈగా 


మెత్తని కుర్చీలో కునుకు తీసిందీ 
ముద్దుగ కుక్క . 


అంతలోన ఈగ ఒకటి ఝంకరించిందీ 
“ జుమ్ , జుమ్ ! ” అని రొదచేసింది . 


ఈగను పట్టీ పగ సాధించుటకే 
ఎగిరి లేచె కుక్క , 


తుర్రున ఈగ ఎగిరీ కుక్క చెవిలోనే 
గుర్రున గురు పెట్టింది . 


గుర్రు విని రోసము చెందిన కుక్క కుర్చీనే 
కోరలతో పీకింది . 


పీచును పీకుచు బేపి హఠాత్తు గ లోకప్పును 
రంగున ఢీకొంది ! 


టక్కరి పుట్ట కొక్కు 


AMAYANATVAN 


ముండ్ల పందొక్కటి వెడలె పొరుగూరికి 
మార్గమున డస్సి సేదకు సాగిలబడె . 


మూటను బాటనెడ గుట్ట పై బెట్టి 
చెట్టు నీడను నిదురచెందె హాయిగ . 


ముండ్ల పంది పెందలకడ లేచి పరికించగ 
మటుమాయమాయె మూట గుండెలవియగ . 


కాలు మెలిపడకుంటే - మంగలం దొంగిలించే వుందును 


తప్పక దొంగిలిస్తా ! 


AND 


00000 


అరె ! పప్పులో కాలువేశా ! 


తాబేళ్లూ - ఎలుగొడూ 


“ అబ్బాయిలూ , చేతిలో చిక్కారు నారూ ! 
పబ్బము నాకూ , ఇక ఇల్లు చేరరు మీరూ ! ” 


అబ్బాయిలు దబ్బున లేచి నిలిచారూ 
అబ్బాయిలు ఒండొరుల కౌగలించుకున్నారూ . 


ఇద్దరు గిరగిర నదిలోకిదొగ్గారూ 


ఉద్ద రినున్నా ఎలుగును చూచీ నవ్వారూ . 


కొలనులో ఉయ్యాల ఊగితే కలకాలమూ కష్టాలే 


- 


- 


టక్కులమారి కుక్కపిల్ల 


మెండుగ 


మొరిగెడువారూ 


దండిగ జగడాలాడెడువారూ 


తిండికి లేక ఏడుస్తారూ . 


వూలు వుండ ఏదీ ? 


And 


చెరచెరదొర్లిందీ , గిరగిర తిరిగిందీ , 


గిరగిర తిరిగిందీ , చెరచెరదొర్లిందీ , 


. 


HA 


వుండ చకచకదొర్లిందీ , వడివడి విడిపోయింది . 


ఎల్లా అది మాయమందీ నీకూ నాకూ తెలుసూ , 
పిల్లికి తెలియక తెల్ల బోయింది . 


హుషారు నౌకర్లు 


“వెళ్లండి ,వెళ్లిదానిని పట్టుకోండి ! 


రాండి ,దానినిక్కడకు తీసుకురాండి ! ” 


కుక్కలు తెచ్చె కుళ్లాయిని 
ముక్కలుగ కొరికి తెచ్చె దానిని . 


ముళ్ల పంది ఆపిల్ పండ్లను మూపున పెట్టుకు మోసింది 


MAILY 


ముళ్ల పంది పండ్లను చూచి “హా ! ” యని నిట్టూర్చింది . 


“ ఒక్కొక్కటె ఇంటికి తరలించుట వెక్కసమే ! " 


తత్త రపడకనే తలపోసి , చెట్టు నెక్కి దుబ్బున దుమికీ 


మొత్త ముగా మూపున పెట్టుకు మోసిందీ . 


ఎంత హాయి ఈ ప్రయాణం! 


NAL 


వలవల యేడ్చె ఏదుపంది పిల్ల : 
“ కాళ్లు పుళ్లు , కదపలేను అడుగు! 


డోలీలో అమ్మ ఇట్లు మోసికెళ్లితే 

మైళ్ల కొద్ది వెళ్లగలను! " 


పిల్లి ముక్కే చితికింది 


R 


. 


16 . 


తుంటరి పనులు తల పెడితే 
తంటాలు కలుగు తుంటరి కే . 


కుళాయి వెళ్లింది . వాహ్యాళికి 


కప్పరపడని కప్పపిల్ల 


కప్పపిల్ల తప్పక మృతినొందెడిదే , 


ఒప్పుగ తెలివితేటలు చూపకపోతే . 


WVVV 


చప్పున చక్రములో దూరకపోతే 


అచ్చముగ కొంగ దానిని కబళించెడిదే . 


అబ్బురపడె పీటర్ మామ 


NAM 


Pollu 


M 


- - 


పీటర్ మామ పెట్టెను కేక : 
“ కటకట ! నా కన్నుల కేదో లోటు కలిగె , 


కట్టకడ నే మంచము పట్టెద 
డాక్టర్లను వెంటనే కొనితెండిర , బాబూ ! " 


గొడుగు కడగండ్లు 


( 50 


పిల్లికూన తెల్ల బోయింది 


అండము విడగా అబ్బురపడె పిల్లికూనః 


“ ఏడనుండి ఏతెంచితివి నీవు ,పిల్లకోడి ? " 


ఇద్దరు నేస్తులు 


FEATU 


Sailants 


- 


TELANGAManammanaina 


చెట్టున ఫలములు ఎత్తు గ వుంటే , 


చెట్టు కింద వున్నఊగుపలక ఎక్కితే 


aana naavala11 / 


L / ILM 


MALAMANNA 


చటుక్కున నువ్వూ నేనూ ఎగిరీ 


కటుక్కున ఫలములన్నీ కొరికీ భుజించుదాం ! 


ఉడుత విందుకు వెళ్లిన విధం " 


(“ వొడ్డు చేరుకొనుట ఎట్లు నీవు ? 
తెడ్డు పడవే లేదు , ఆడ్డ కట్టే లేదు ! " 


“ వడ్డన వేళకు నే తప్పక వచ్చెద | 
అడ్డు లేదు నాకు నా గొడుగుండగ ! ” 


బొమ్మ కుందేలు అసలు కుందేటిని రక్షించిన వైనం 


ARCH 


వేటకుక్కల బారినుండి రక్షించుకొను టెట్లా ? 


ఆటబొమ్మ అగపడె కదా బాట నడుమ ! 


lo 


వాటముగా దీనిని వాటి బారి నిల్పెద వాకిట , 


నీటుగ ఆటబొమ్మ బదులు నేనే కూర్చుండెద ! 


రక్కసి ఎలుక 


“ ఆగు , చిట్టెలుకా , ఇదె వచ్చెద ! 
ఆకలితో లొట్టలు వేయుచు నిను కబళించెద. ” 


“ తొందరెందుకు నీకుపిల్లిబావా ? 
రెణాళ్లలొ వొళ్లు చేసెద నేను . ” 


“ ముక్కు - మూరెడు , కళ్లు - చేరెడు ! 
రక్కసి వచ్చె, నను రక్షించుడి , బాబోయ్ ! ” 


కేరింతలు కొడుతూన్న మూడు కుందేళ్లు 


ఉలు 


పొడుపు కథ 


గట్టున ఇదేమి విడూరం ? 


మొగ్గ లేస్తున్నాయే మేజోళు ! 


మంచు నిచ్చెన ఎక్కి నా టోపి తెచ్చుకొంటి - 


eeee 


Raonom 


e 


nor 


ఈదర గాలికి రివ్వున నా టోపి ఎగరె. 


అమ్మ విలపించె , అయ్యకోపగించె . 


తల్లితండ్రులకు గడ్డ కట్టిన తాడును చూపితి . 


భళిభళీయనుచు మెచ్చిరి నా తెలివికి ! 


కుందేళ్లు తోడేలును పట్టిన విధం - 


TA 


RARMS 


H . 


తోడేలుకు నోరూరిందీ – కుందేలు ఎక్కెసమాడింది ! 


“ హడలే లేదు . మాకు తోడేళ్లంటే - చూడిదిగో ! " 


AM 


వెడలెద దాటున కత్తెరబోను నడుమను 


M 


వేడుకగా తోడేలు నీవే పడెదవు బోనులో ! 


• ప్రాణబిక్ష పొందిన పక్షిపిల్ల 


JAN 


TWIT 


HIAWhna 


Sel 


గూటినుండి పిట్ట పడె తోటలో 


ఒంటిగ నుండుట దాని కెంత కష్క్రమ్! 


-- 


వెంటనె వ్రాలిరి తల్లితండ్రులు 


పిల్లను విడిపించగ కడగిరి . 


wtwo 


“ పంజరమును తెరచుట ఎట్టుల? " 


“ గుంజాటన మానుడి " అనుచు మూషికము 


TER 


పంటితొ తీగెల కొరికిపిట్టను విడిపించె . 


తొంటివలె అది పాడుచు మింటనెగ సె. 


పనికిమాలిన ఎలుకబోను 


ఎలుకను వెంటబెట్టింది పిల్లి 


ఎలుక దూరింది . పాల సీసాలో 


పిల్లి ప్రీతిగ మ్యావ్ మంది 


పిల్లి ప్రయాసతో ప్రయత్నించింది 


పిల్లి తల్లడిల్లి తలపోసింది 


ఎలుకలు తమ్ముని రక్షణకై ఏతెంచె 


జైలునుండి పలాయనమాయె ఖైదీ ఎలుక 


“పిల్లీ! సెలవు , నీకె కల్గుగాక సేమము 


పనికిమాలిన ఎలుకబోనది , పో ! పొమ్ము! ” 


పందెం 


ఆరంభం 


Cated 


Some 


“ సిద్ధ ముకండీ ! అందరు బయల్దేరండీ ! " - 
తథ్యము , పచ్చకప్ప పరుగు వ్యర్థ మండీ ! 


అంతం 


Maate 


11 


అలుసా 


పందెం గెల్చినది ఎవరండీ ? 
పందెం గెల్చినది పచ్చక ప్పేనండీ ! 


కడపటి 


కథ 


కోతులు మూడూ దొంగిలె కొంటెగ వల ఒకనాడు , 
" చేతులదానిని చెట్లకు చుట్టి నిద్రతీ సె చక్కగను. 


బొమ్మల పొత్తము చదివితిరి బాలలు మీరూ 
బుద్ధిగ బువ్వలు తిని హాయిగ పండుకొనండీ . 


